నటీనటులు 


పద్భ శీ శివాజీ గణేవన్‌, శె. ఆర్‌. విజయ, పల్లి సిట్‌ ఆర్జిసు : కె. రామదాసు 
యల్‌. విజయలమ్మీ, నాగేష్‌, సచ్చు 'థెస్‌ పబ్లి సిటీ : (జేమ్స్‌) గౌతమ్‌ 
'చాలయ్య) ముత్తు రామన్‌, సుందరీనాయ్‌ బరు. ము కోరర్‌ 
ఛాయ : యన్‌. బాలకృష్ణన్‌ బి. ఎ. 
నేపధ్యగాయకులు: నిర్వహణ : పి. ఆనంద్‌, యేలూరి సీతారామ్‌ బి.ఎ. 
పి. సుశీల, ఎల్‌.ఆర్‌, ఈశ్వరి, పి.బి. శ్రీనివాస్‌, సంగీతం ; ఎమ్‌, ఎస్‌. విశ్వనాధన్‌, ఎ. ఎ. రాజ్‌ = 


ప, బాలసుబ్రహ్మణ్యం. మాటలు,పాటలు : అని సెట్టి 


న? మము కు క నిర్మాత : బోడగల కిష్టయ్య 
క! పమమ్మర్ని కృష్టనారి, | కలర్‌ (ప్రొ సెసింగ్‌: జైమినీ కలర్‌ శబరీ “ 
స్టూడియోలు : కథ, దర్శకత్వం : శ్రీధర్‌ 
శారదా, జెమినీ, విజయ, వాహినీ, ఏ.వి,ఎమ్‌, థామస్‌. | 
| విడుదల డ్డ 


శబ్ద గ్రహణం శ 
పాటలు, రీరికార్డింగ్‌ : జె. ౫. మాణిక్యం పూర్ణా పిక్చర్స్‌, విజయవాత, 
మాటలు : కె.డి-. సతీష్‌ \ గుంతకల్‌, సికిం చాబాద్‌ . 


బ్రయన్‌ 


ఆదర్శ పెళ్ళిళ్ళు 


కథా సం(గహము 


శ్రీమంతుడై న వెంకటచలం చిన్నప్పుడు ఒక తప్పు 
వేశాడు. ఒక యువతతో సరబంధము పెట్టుకొని ఒక ఆడ 
సీల్హను కన్నాడు. ఆయువతి చనిపోయి, ఆ పిల్ల అనాథు 
లైంది, కాలం గడిచిపోయింది. నిజం మరుగుపడింది. 


ఇప్పుడు వెంకట చలం తన భార్యతోనూ, 
సకుడె న రవి అనే కుమారునితోనూ సగౌరవంగా సమా 
౩0లో జీవిసున్నాడు. 


విద్యా 


విధి వక్రించింది. ఆ ఆడపిల్ల గజ లేని పరిస్తితుల్లో 
గణ అణ 

కండ్రిని వెతుక్కుంటూ వెంకటచలం వద్దకు బయలు 
రింది, కాని (కోవలో ఒకకారు ఆక్సిడెంట్‌ జరిగి రవి 


చేతనే ఆన్నతిలో చేర్చబడింది. ఆమెస్టానే....ఆ ఆక్సి 
డెంట్‌కు కాంణమైన విజయ అనే అమ్మాయి ఆమె పెనై 
తీసికొని వెంకటచలంవద్దకు వచ్చి, తనే కూతురినని చెప్పి 
బెదిరించింది. వెంకటచలం ఆమెమాట నమ్మి తనకు కూతు 
రున్నదనే విషయం, భార్యా బిడ్డలకు తెలిస్తే పరువుపోతుం 
దని భయపడి ఆమెను బతిమాలుకొని యింట్లోనే అట్టిపెడ 
తాడు, ఆమెతన చెల్లెలుకాదని తెలుసుకున్న రవి, త్తం & 
చేసిన తప్పును కొం చేత బైట పెట్టించే ఎత్తువేసి, 
ఆమెతో (యేమకలాపాలు ప్రారంభిస్తాడు. 


వారిద్దరినటన నిజ మెన ప్రేమగా మారుతుంది. తన 
కొడులా, కూతురూ _పేమించుకుంటున్నారని (భ్రమపడిన 


జంకీటచలం వారిని విడదీయేడాని కెంళో (ప్రయత్ని స్తాడు, 


ఈ లోపల తనచెల్లెలు రతి కోలుకొని తనమితుజ్ణే 
(సేమిస్తున్నదని తెలుసుకున్న రవి సనాతనుడైన ఆ 
మ్మితుని తర్మడిని ఒప్పించడంకోసం ఎన్నోపన్నాగాలు 
పన్ని ఆమెను వారియింట్లోనే చేర్చించి నాటకమాడుతాడు. 


ఆఖరికీ రతి గొపవ్పభాగ్యవంతులబిడ్డ నే ఉదేశంళో 
చ 
అతడు రతిసి కోడల్ని చేసుకోడానికి ఒప్పుకుంటాడు. 


రతి వివహసమయంలోనే రవి విజయుల విబాహం 
గూడా ఏర్పాటొ తుంది, 


వెంకట చలం ఏంచేసాడు ? 


తన తప్పును పదిమందిలో ఒప్పుకుంటాడా ? 


తండ్రికి రవి పళ్చాతాపం కలిగిస్తాడా ? 
bad _ 


భర నే దైవంగా పూజంచే రవితల్లి ఏమౌతుంది? 


ఈ విపరీత సమస్యల 
వెండితెరపె చూడండి 11 


పినో దించండి 111 


విచిత్ర 


పరిషాారాలకు 


డా 
ర 
ల 
భ్‌ 
శ 


డోలిక లూగేనో nen 


రచన : అనిసెటి 
ల 


పాడినవారు. : పీటం భీనిఐ "న్‌్‌ ఎల్‌.ఆర్‌, ఈశ్వరి 


(రని మోవిని నవ్వుల పువ్వులు జారే 
తమనస్సులు -శౌవనసౌఖ్యం కోరే 


వ్‌ 


మననులోన నిండిఉన్న మదుతి 


నడకలో షోకులు అడి 


నాజూకులు చూపే 
3 


ఆమె వయసూ సాగనూ మననున 
అతడు క 
gs చాలస్మ్యుజవ్యాణ్యం 
ల లే చిన్నదిలే షోకె నదీ, అందమ్ములు చిందెనులే 
ల జ శకట 
ఇద్దరు, పంచీ కవ్వించు ఈడు, వయనో పదిహేడు ॥బ॥ 
ఆమె: (ప్రతిరూపము 
అదియె నా తాపము 
డూ కూడవులే 
ea: హోస్యాలా, నీ అలుకా మానప్పలే ॥బ॥ 
మది మోహంనించెను 
మూతలు వింతను ఏడో స్త ht ఫట్‌ మోహముకో మురిపించితివే, ముదుగ పలుకవలే 
వాహ ఇనా ఏదొ ఒక దాహం నిండేనా భ్‌ ప 
జ ప్ర మోజులుగొలిపే వగలాడీ, సీ పోహలు మానవులే 
మె: 


హృదయాలూ దోచుకొను వగలే సీకు వరం 


దివ్యసుఖం పేరియించే, పలుకే _పణయన్వరం ॥బ॥ 


పాట 4 రచన : అనిసెట్టి 
పాడినవారు : పి. నాలస్ముబహ్మణ్యం, పీ, సుశీల 
అతడు : పూజ్రాలయే సుకుమారియే 

నవనాట్యాలాడేనులే | 
ఆమె ; కొంచువాడు గాలి బాలుడే 

ఎదమోహమే నించెలే | 
అతడు : అందం విందులు చేసే లోకం 

అనుక్షణ ఆనందం యౌవన న్వర్గం 

కలలో యిలలో కవ్వించెనోహో 

సే వయసే ఊగే మనవే ॥హూ॥ 

ఆమె : మోహం పన్నిన వింతగు వ్యూహం | 


పొంగెను నా మది మోహన రాగం ॥ 
చెలిమే కలిసే విరిసే పరువం 
ఇలలో వలపే మధురం మధురం ః ॥పూ॥ 


పాట 5 రచన : అనీ సెట్‌ 
పాడినవారు : పీ. బాలసు[బవా శ్రా పి, సుశీల 


ఆమె; ఇదే మధురమైనా న! 1 
ఇదే మదిని మోహాల్‌ మీరువే 
అనురాగస్వరం యిదే PR 
నిరియంచెనోహో ఆనందం 1 net 


అతడు : హోయి గొర్చెడి ఆమనివేళో 
ఆడవోహో ముద్దుల బాలా 
ఓర చూప్పల నవ్వులె చాలూ 
నలప్పలడోలా మనములె తేలూ | ng 


ఆమె: ఈడు జోడగు తీయని చెలిమీ | 
నిండుయోవనం తీరని కలిమీ 1 
దివ్యపేమా దేవుని వరమే | 
అదియే వేయ జన్మల పలమే 1 nan 


పాట 6 


వ అనిసెట్టి 
లు 


పొడినవారు పి ాలసు; బహ్మణ్యం, పీ సుశీల 


అతడు : 


ఆమె: 


కొిడసయి మబ్బుల గాంచీ ఆడే మయూరిపే 


గగనమున చుక్కల డోలలనూగే చం్యదుడవే 


జోడులేడా ? 


అతడు : 


అతడు : 


నెచ్చె వఏలాన లాస్యాలన్నీ 
వెదనే కలచెనోహో 
ఆ తీయని అచ్చట ముచ్చటలో నా 
డ్రణయం విరిసేనో 


నా రూపం నీదేలే నామనసూ నీదేలే 
మన జీవితమే (ప్రణయామృతమూ 
మధుతమ్ముగ సాగునులే ॥హా॥ 


అందం అసంత సౌఖ్య మ్మనుచూ 
జగమే భావంచే 
నా ముద్దులవాలా నను చేరా జీఏతమే తరియించే! 
ద 


నాదైవం నీవైనా నీ (ప్రేమయే వరమౌనా 
వలపింతునులే కనువిందులుగా 
ద్రైతుకంతా సాగునులే ఇహా॥ 


